చతుర్దశ భువనములు 
ఏవి? 
ఎక్కడ? 


డా॥ కోడూరి సుబ్బారావు \ 


(ప్రకాశకీయము - ధన్యవాదములు 

నే మిదిసరలో మా గాయత్రీ గ్రంథమాల 12వ పుష్పంగా “చతుర్ధశ భువనములు! 
ప్రచురించియుంటిమి. అది రెండు sara ముద్రితమై అ జనాదరణను ప్రొంద్రినద్ది, 
ప్రతులు అయిసోయినవి. ఆ అద్భుత విజ్ఞానము అంతరించిపోకూడదని ఈ తృతీయ ముద్రణము 
చేసట్లుట జరిగినది. కాగితము ధర, ముద్రణ వ్యయము చాలా పెరిగిపోవుటచే పూర్వ 
ప్ర లు అమ్మిన డబ్బు పునర్ముద్రణకు సరిపోవుట లేదు. అట్టి తరుణంలో శ్రీమతి ఈమని 
సత్యవాణిగారు ఈ పుస్తక ముద్రణకు కొంత ఆర్థికసాయ మందించినారు, 

శ్రీమతి ఈమని సత్యవాణిగారు విజయనగరం జిల్లా గరివిడి (శ్రీరాంనగర్‌) వాస్తవ్యులు, 
వీరి భర్త కీ.శే. ఈమని రామనాధం గారు ఆ గ్రామంలోగల ఫాకర్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలో ఎకౌంటెంట్‌గా 
పనిచేసేవారు. ఈ దంపతులు అన్యోన్యంగా ఆదర్శంగా ఉంటూ వివిధ సంక్షేమ కార్యక్రమాలలో 
ఉత్సాహంగా పాల్గొనేవారు. దానితో అధికారులకు, పనివారలకు, కాలనీ వాసులకు అందరకు 
వారిపై సద్భావం ఏర్పడింది. విధివశాత్తు శ్రీరామనాధంగారు చిన్నవయస్సులోనే 
దివంగతులయ్యారు. దానితో శ్రీమతి సత్యవాణిగారు తీవ్ర మనస్తాపానాకి గురయ్యారు. అ 
సమయంలో అక్కడి ఆర్యులు ఆమెను పరామర్శించి ఆత్మజ్ఞానాన్ని కలిగించే వైదిక సాహిత్యాన్ని 
అందజేశారు. ఆ సాహిత్యం చదివి వారు క్రమంగా వైదిక ధర్మానికి దగ్గరయ్యారు. నిత్యం 
సంధ్యా అగ్నిహోత్రాలు చేసుకుంటూ స్వాధ్యాయంలో గడుపుతున్నారు. 

శ్రీమతి సత్యవాణిగారి తండ్రిగారు ఉద్యోగరీత్యా ఉత్తరభారతంలోని వివిధ ప్రదేశాలలో 
గడపటం వల్ల వీరికి చిన్నతనంలోనే హిందీ, బెంగాలీ, పంజాబీ, ఓరియా, బీహారీ, మరాఠీ 
మొదలగు బాషలతో పరిచయం కావటం, ఆ యా భాషలలో ధారాళంగా మాట్లాడటం 
అలవాటయ్యింది. భర్త మరణానంతరం స్వయకృషితో చదివి హిందీ పరీక్షలు వ్రాసి వివిధ 
పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. హిందీలో ఆంధ్రాయూనివర్సిటీ (వాల్తేరు) నుండి ఎం.ఏ. 
దక్షిణభారత హిందీప్రచార సభ (చెన్నై) నుండి 'నిష్టాత, అలహాబాద్‌ యూనివర్సిటీ నుండి 
'సాహిత్యరత్న' పట్టాలను పొందారు. సేవాభావం, కలుపుగోలుతనం ఉండటం వల్లను, పెక్కు 
భాషలు మాట్టాడగలగటం వల్లను ఉత్తర భారతీయులందరిలోను చక్కగా కలిసిపోగలరు. హిందీ, 
తెలుగు భాషలలో వైదిక ధర్మాలను చక్కగా ప్రవచించగలరు. ఒరిస్సాలోని ఆమ్‌సేన ఆర్షగురుకుల 
ఆచార్యులు పూజ్యశ్రీ స్వామీ ధర్మానంద సరస్వతిగారు నిర్వహించే సేవాకార్యక్రమాలలో వీరు 
తరచుగా పాల్గొంటూ తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ గడుపుతున్నారు. 

సర్వవ్యాపక సర్వేశ్వరుడు శ్రీమతి సత్యవాణిగారికి దీర్చ ఆయురారోగ్య ఐశ్వర్యాదుల 
నిచ్చి సదా కాపాడుచుండును గాక, వారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు. 


మీ సేవలో 
గాయత్రీ ఆశ్రమ ట్రస్సు 


న 


చతుర్దశ భువనములు 
ఏవి? 
ఎక్కడ? 


కర్త: 
డా॥ కోడూరి సుబ్బారావు 


ప్రకాశకులు: 
గాయత్రీ ఆశ్రమము ట్రన్సు 
ఆర్యనమాజము, వ్యాస్‌నగర్‌, మేడెబావి, వారాసిగూడ, 
సికెంద్రాబాద్‌ - 500 0681. 


గాయత్రీ గ్రంథమాల - 12 
తృతీయ ముద్రణము : 1000 
సర్వస్వామ్యములు : గ్రంథకర్తవి 


శ్రీ సర్వధారినామ సంవత్సర 
కార్తీక పౌర్ణమి 2008 
మూల్యము :రూ. 10-00 
(తపాలా ఖర్చులు అదనము) 


(ప్రతులకు : 


శం 


గాయత్రీ ఆశ్రమ ట్రస్టు, ఆర్యసమాజము, వ్యాస్‌నగర్‌, 
మేడిబావి, వారాసిగూడ - 500 061. 


డా॥ కోడూరి సుబ్బారావు, వైదిక వానప్రస్థాశమం 
హనుమాపురం(పోస్ట్‌), (వయా) భువనగిరి - 508 116. 


ఆర్యసమాజము, సీతాఫల్‌ మండి, 
సికింద్రాబాద్‌ - 500 061. 


శ్రీ మాశెట్టి శ్రీనివాస్‌ ఆర్య, షాప్‌ నెం.5, మాశెట్టి బిల్డింగ్‌, 
3-3-736 10 740, కంచరిబజార్‌, సికింద్రాబాద్‌ - 500 003. 


ఫోన్‌ : 040-66320200. 


శ్రీ విద్యా బుక్‌ డిపో, సుల్తాన్‌బజార్‌, 
ఆర్యసమాజము ఎదురుగా, హైదరాబాద్‌ - 500 195. 


Printed at : PRINTSHOP - 6632 0300 


య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే 
ప్రశిషం యస్య దేవాః 

యస్య చ్ఞాయామృతం యస్య మృత్యుః 

కస్తై దేవాయ హవిషా విధేమ ॥ (యజు. 25-13) 


ఎవడు ఆత్మదా - పరమాద్భుత మానవ శరీరమును నిర్మించి యిచ్చెనో, 
బలదా - ఈ అద్భుత యింద్రియశక్తులను ఒసంగెనో, ఏ ఆనంద స్వరూపుని 
అందటు ఉపాసించి పొందగోరుదురో, ఎవని వేదప్రబోధిత ఆజ్ఞలను 
విద్వాంసులు పాలించెదరో, ఎవని ఆశ్రయము సంసారదుఃఖ తాపమునుండి 
విముక్తుని కలిగించునో, ఎవని అనాశ్రయము మృత్యురూప సంసార సాగరమున 
తప్పులను జేయునో అట్టి సుఖస్వరూప దివ్యగుణయుక్త పరమేశ్వరుని 
సత్మర్మలనెడు హవిస్సు నర్చించి నమస్మరించుచున్నాను. 

ప్రార్థించు 
ఒక సుమ్మార్టి 


కోడూరి సుబ్బారావు 


ఖాని ని తతర శీర్షణి కర్ణాదిమౌ నాసికే 
చక్షణీ ముఖమ్‌ | 
యేషాం పురుత్రా విజయస్య మహ్మని చతుష్పాదో 
ద్విపదో యంతి యామమ్‌ | 
(అథర్వ. 10-2-06) 


Af 
కః సన్తి 


సర్వవ్యాపక పరమేశ్వరుడు మానవుని శిరస్సులో నిర్మించిన రెండు 
చెవులు, రెండు నాసికా రంధ్రములు, రెండు కన్నులు, ఒక నోరు అయిన సప్త 
యింద్రియ గోళకములు పరమాద్భుతమైనవి. అమూల్యమైనవి. వాటితోనే 
ద్విపాద చతుష్పాద జీవులన్నియు లోకమున పరిభ్రమించుచున్నవి. వాటిని 
తెలుసికొని వానిపై విజయమును సాధించిన మానవుడే గొప్ప యశస్సును 
పొందును. 

నా ఈ సంకలన రచనకు పం॥ శివశంకర కావ్యతీర్థ గారి “చతుర్దశ 
భువనములు” ఆధారము. వారి (గంథము చదివిన తదుపరి ఆ అద్భుత 
విజ్ఞానమును నేటి ఆధునిక వైజ్ఞానిక దృష్టి కోణముతో చిన్నచిన్న మాటలతో 
తెలుగు పాఠకులకు తెలుపవలెనను కోరిక కలిగినది. ఆ ప్రయత్నమే యీ 
లఘు (గంథము. విద్వాంసులు ఇందేవైన దోషములున్న తెలిపిన మలి 
ముద్రణమున సవరించుకొనగలను. 

ఈ పుస్తక ముద్రణకు కొంత ఆర్థికసాయమందించిన శ్రీమతి ఈమని 
సత్యవాణిగారికి, కంపోజింగ్‌చేసిన శ్రీ చకిలం వినోద్‌ కుమార్‌ గారికి, ప్రూఫ్‌లు 
దిద్దుటలో సహకరించిన శ్రీ ఆర్యమునిగారికి, వాటిని అందజేసిన శ్రీ పెద్ది 
సుదర్శన్‌ రావు, గారికి, అందముగా అచ్చువేసిన ప్రింట్‌షాప్‌ యజమానులకు 
కార్యకర్తలకు అందరకు నా ధన్యవాదములు 


బుధజన విధేయుడు 
కోడూరి సుబ్బారావు 


V 


ఆదర్శ “ప్రజా సేవక్‌” 
క్రీశ శ్రీ డి.వి. స్వామి గారు 


వీరి జన్మస్థానమేదియో, తల్లి దండ్రులెవరో, బంధు 
బాంధవులెవరో, కులగోత్రము లేవియో ఎవరికిని తెలియదు. 
తనకు తాను వైదిక ధర్మప్రచారమునకు జీవితము నంకితము 
| చేసుకొని తన ప్రతి శ్వాసలో ధర్మప్రచారము నింపుకున్న 
ఆదర్శపురుషుడు. వీరు ఎక్కువగా చదువుకోకపోయినను 
స్వాధ్యాయము వలనను, విద్వాంసుల ప్రవచనముల వలనను 
వైదిక సిద్ధాంతముల స్పష్టమైనజ్ఞానమును బొంది అవి సామాన్య 
ప్రజలలో చిన్నచిన్న మాటలతో ప్రచారము చేసెడివారు. పేద 
మధ్య ఉన్నత తరగతులలో ఎవరి ఇంటిలో ఏ శుభకార్యము జరిగినను తన 
శక్తినంతటిని ఉపయోగించి వైదిక పద్ధతిలో ఆకర్షణీయముగా జరుగుటకు 
కృషిచేసెడివారు. వీరి ఈ సేవాదృష్టిని పరిశీలించియే పూజ్య పం॥ గోపదేవశాస్రిగారు 
వీరికి 'ప్రజాసేవక్‌' అను బిరుదు నొసంగిరి. తాను ఎవరి దగ్గర అతిథిగా నున్నను 
వారి యింటిలోనే పరుండి తెల్లవారురూమున 4 గంటలకే నిద్ర మేల్మాంచి తన 
కాలకృత్య సంధ్యావందనాదులు పూర్తిచేసికొని ఆ గృహయజమానుల పిల్లలనులేపి 
వారిచే కాలకృత్య స్నానాదులు గావింపజేసి కొన్ని వేదమంత్రములు, కొన్ని పాటలు 
నేర్పెడివారు. చిన్నచిన్న మాటలతో ధార్మిక శిక్షణ నొసగెడివారు. ఆంధ్రప్రాంతములో 
వైదిక సిద్ధాంతములు విరివిగా ప్రచారము కావలెననియు, అందకు తగిన సమర్ధ 
విద్వాంసులు పం॥ గొపదేవశాస్తి గారనియు గుర్తించి సుమారు 2 దశాబ్దముల 
కాలము వారి ప్రచార కార్యక్రమములను పలుప్రాంతములలో ఏర్పాటు చేసిరి. 
అంతేగాక, ప్రజలలో విరివిగా ప్రచారముచేసి, ప్రజలను ఆకర్షించి ప్రవచనములకు 
తీసుకొని వచ్చెడివారు. తరువాతకూడా వారి వెంటబడి వారిని మూఢ 
నమ్మకములనుండి తప్పించి వైదిక ధర్మాభిమానులుగా మార్చుటకు 
(ప్రయత్నించెడివారు. 
వీరికి మహిళలు ఉన్నతి చెందవలెననియు, వారు వీరాంగనలు 
కావలెననియు తీవ్ర అభిలాష యుండెడిది. స్త్రీలు సంస్కరింపబడిన వారి పిల్లలు, 
వారి గృహములు బాగుపడుననియు తద్వారా జాతి ఉన్నతి జెందు ననియు 
నమ్మెడివారు. కూచిపూడిలో అచటి మహిళలను ప్రోత్సాహపరచి ఆర్య మహిళా 
సమాజము ఏర్పడుటకు కృషిచేసిరి. వారిని వీరవనితలుగా సలి ్‌ద్యటకు 
వ్యాయామశిక్షణ, అస్త్ర, శస్త్ర శిక్షణకూడా ఒసంగినట్లు అక్కడివారు లె. ఏరు 
నిజామాబాద్‌ ప్రాంతములో మహిళలకొరకు, పిల్లలకొరకు వారు చేసిన సేవలు 


Vi 


ప్రశంసనీయములు. చిక్కడపల్లిలో 'దయాసంద మహిళాణశ్రమము” అను పేరుతో 
ఒక అనాథ మహిళాశ్రమమును ప్రారంభించిరి. కాని, కొన్ని యిబ్బందుల వలన 
దానిని మధ్యలోనే వదలివేయుటయు, అది ఎండోమెంట్‌వారి స్వాధీనమగుటయు 
జరిగినది. నిజామాబాద్‌ సమీపమున కన్యాగురుకుల మొకటి స్థాపించుటకు విశేష 
కృషిచేసిరి. కాని, అదియును సంపూర్ణము కాలేదు. దీనికి వీరి విలక్షణ స్వభావము 
కారణము కావచ్చును. ఎవరు ఎన్ని చెప్పినా తనకుతోచినదే తాను చేయు స్వభావము 
గలవారు. తనకు ఏ కొద్ది వ్యతిరేకత ఎదురైనను సహించలేక పోయెడివారు. ఒక 
చిన్న కారణముతోనే తనకుతాను పం॥ గొపదేవ శాస్రిగారినుండి దూరమగుటయు 
జరిగినది. 
వారి చివరి రోజులలో కర్నూలు జిల్లాలోని బనగానిపల్లిలో గల 'స్వస్తి 

ఆశ్రమానికి చేరుకొని అది కేంద్రముగా రాయలసీమలో ప్రచారము చేయవలెనని 
కాంక్షించిరి. వెనుకబడిన ఆ ప్రాంతములో కొంత ప్రజాసేవ కూడా జరుగవలెనని 
“దయానంద వైద్యశాల” అను పేరుతో ఒక వైద్యశాలను ఏర్పాటుచేయుటకు 
విశేషముగా కృషిచేసిరి. భాగ్యనగరము, నిజామాబాద్‌ల నుండి చాలా ధనమును 
సేకరించి తెచ్చిరి. ఆ సమయములోనే కొన్ని విచిత్ర పరిస్థితులలో నేను 
(కోడూరిసుబ్బారావు) బేతంచెర్ల ఆశ్రమమునుండి బనగానపల్లి ఆశ్రమమునకు 
రావడం జరిగినది. అప్పటికి నేను శంకరాచార్యులవారి భక్తుడను. వారి 
సిద్ధాంతములపై అత్యంత (శ్రద్ధ కలిగియుండెడివాడను. బేతంచెర్ల ఆశ్రమములో 
అన్ని అనుకూలతలున్నను నేను నమ్మిన శంకరాద్వైత సిద్ధాంతమునకు అక్కడ 
కొంత భిన్నముగా నుండుటచే ఆ ఆశ్రమమును వదలిపెట్టి వచ్చితిని. ఆ 
పరిస్థితులలో నాకు శ్రీ డి.వి. స్వామిగారి పరిచయము, వారి అంతేవాసిత్వము 
లభించినవి. వారు చిన్న చిన్న మాటలతో వైదిక సిద్ధాంతములను నాకు 
బోధించెడివారు. అవి నాకు క్రొత్తగానున్నను హేతు బద్ధముగను, విజ్ఞాన 
సమ్మతముగను కనబడెడివి. దగ్గరలోనే ఉన్న బ్రహ్మముగారి మఠము చూచివచ్చిన 
భక్తులను బలవంతముగ కూర్చుండబెట్టి శ్రీ స్వామిగారు వైదిక సిద్ధాంతములను 
బోధించెడివారు. వారి ప్రక్కనే కూర్చుని శ్రద్ధగా వింటూ ఉండేవాడిని. అందుకొన్ని 
నాకు నచ్చినను ఎన్నో సందేహములు కలుగుచుండెడివి. వారు పెద్ద విద్యావంతులు 
కాకపోవుటవలన నా సందేహములలో కొన్నింటిని వివరించలేక పోయెడివారు. 
అయినను వారి భావములను గ్రహించి వారు చెప్పునవి సత్య మను నమ్మకము 
నాకు కలుగుచుండెడిది. ఆ విధంగా నేను వైదిక ధర్మానికి, ఆర్యసమాజానికీ 
దగ్గరయ్యాను. వారికి నా (శద్ధాంజలులు 


- కోడూరి సుబ్బారావు (గ్రంథకర్త) 


చతుర్దశ భువనములు 


సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు తనలోని కోటానుకోట్ల జీవులకు వారు 
పూర్వ సృష్టిలో చేసిన కర్మలఫలముల నిచ్చుటకే ఈ అద్భుత సృష్టిని గావించెను. 
తనలోని సూక్ష్మ జడప్రకృతిని ప్రపంచరూపముగా తయారుచేసి వివిధ రకముల 
దేహములను నిర్మించి అందు జీవులను ప్రవేశింపజేసెను. 84 లక్షల 
జీవరాశులలో మానవుని సర్వోత్తమ ప్రాణిగా సృజించెను. మానవ 
దేహమునందు వికసించిన యింద్రియములతోబాటు అంతరింద్రియమైన 
మనస్సు పూర్ణ వికసిత రూపమున ఉంటుంది. మనస్సు (బుద్ధి) భగవంతుడు 
మానవుల కిచ్చిన ఒక గొప్ప వరం. దాని శక్తి అద్భుతం. సాధన చేసేకొలది 
అది వికసిస్తూనే ఉంటుంది. అట్టి బుద్ధికి వన్నెతెచ్చునదే మానవుని వాణి 
(వాక్కు). ఆ వాణితో మానవుడు తన మనోభావములను బహిర్గతపరచుచు 
(వ్యక్తముజేయుచు) శరవేగమున పురోగమించుచున్నాడు. తన బుద్ధితో యీ 
ప్రపంచ పదార్థాలనే గాక విశ్వాంతరాళంలోని సూర్యకుటుంబాలను కూడా 
పరిశోధించుచు ముందుకు సాగుచున్నాడు. దాని ఫలితమే నేటి ఆధునిక 
ఖగోళ విజ్ఞానం. 


ఆధునిక ఖగోళవిజ్ఞాన్నా ననుసరించి మనము వసించు ఈ భూమి 
యీ సూర్యకుటుంబములోని ఒక చిన్న గోళం (గ్రహం). భూమికన్నను పెద్ద 
గోళములు (గ్రహములు) మరికొన్ని ఉన్నాయి. రాత్రి ఆకాశంలో కనుపించు 
నక్షత్రములన్నియు (ప్రకాశించు సూర్యులే. వాటిచుట్టూ తిరుగుచుండు ఎన్నో 
(గహ ఉపగ్రహములు మనకంటికి కానరాకుండా ఉన్నాయి. అవి స్వయం 
ప్రకాశకములు కాకపోవుటచే మనకు గానరావు. శక్తివంతమైన దూరదర్శినితో 


2 చతుర్దశ భువసములు 


చూచిన కొన్ని గ్రహములు కనిపించును. సామాన్య కంటికి కసుపించు 
నక్షత్రములే గాక దూరదర్శినితో మరెన్నో చిన్న సక్షత్రములను మనము 
చూడగలము. మనకు కనపడు యీ సక్షత్రరాశియంతయు ఒక గెలా 
నూత్రమేనని వైజ్ఞానికులు చెప్పుచున్నారు. గెలాక్సీని తెలుగులో పాలపుంత 
యంటారు. మనము నివసించు పాలపుంతయేగాక మరెన్నో పాలపుంతలు 
యీ విశ్వములో నుండు నవకాశముగలదని వైజ్ఞానికులు చెప్పుచున్నారు 

దీనిని బట్టి విశ్వములో కోటానుకోట్ల లోకము లుండగా ప 
భువనముల వర్ణన మాత్రమే మన ప్రాచీన గ్రంథములలో కనబడుచున్న దేల? 
మిగతా భువనములగూర్చి తెలియకనా ? లేక వాటియందు యే విశేషమును 
లేకపోవుటచేతనా ? శాస్త్రములు వర్ణించు చతుర్దశభువనము లెచ్చటనున్నవి? 
అవి నేటి వైజ్ఞానికులకు గానరావేమి ? ఇవి యన్నియు జిజ్ఞాసువులకు 
ప్రశ్నలుగానే మిగిలిపోవుచున్నవి. పరమేశ్వర వాణియైన వేదములు యీ 
విషయమును గూర్చి యేమి చెప్పుచున్నవో పరిశీలింతము. 

ఈ భూమండలముపై ప్రథమ మానవ సృష్టి ఎత్తైన పీఠభూమిగా కనబడు 
త్రివిష్టపమున జరిగెను. దానినే నేడు టిబెట్‌పీఠభూమిగా పిలుచుచున్నారు. 
ఆదిమానవ సృష్టి నేటి మాతృగర్భమునుండి శిశు జననమువంటిది గాదు. 
అది అమైథున సృష్టి. ఆ ఆది మానవులకు తల్లిదండ్రులెవ్వరూ లేరు. వారు 
ఒంటరిగానూ జన్మించలేదు. అనేకమంది స్తీ పురుషులు ఒకేసారి ఉద్భవించిరి. 
వారు యువావస్థవరకు భూమి పైపొరలో పెరిగి గ్రుడ్దునుండి పిల్లలు బయటకు 
వచ్చునట్లు ఉద్భవించారు. అది పరమేశ్వర సృష్టిలోని మజియొక అద్భుత 
విశేషము. 

ప్రాణి సృష్టిని గురించి నేడు ప్రచారములో నున్న డార్విన్‌ వికాసవాదము 
సరియైనదికాదు. అందనేక దోషములున్నవి. అతని కాలములోనే అనేకమంది 
శాస్త్రవేత్తలు దానిని ఖండించిరి. అయినను బైబిలులో చెప్పిన “ఆరు రోజులలో 
సృష్టిజరిగ” నను వర్ణనల నంగీకరించలేని ఆనాటి వైజ్ఞానికులకు మటొక 
ప్రత్యామ్నాయము దొరకక ఆపద్ధర్మముగా యీ వికాసవాదము నంగీకరించిరి. 
డార్విన్‌ చెప్పినది ఒక అభిప్రాయమే కాని సిద్ధాంతమనుటకు వీలులేదు. 
అయినను దానినే నేడు విద్యార్థుల మనస్సులలో చెరపలేని భావాలుగా 


చతుర్దశ భుపనములు 3 


బోధించుచున్నారు. (క్రీశ. 1870లో స్విట్లర్లాండ్‌ నివాసియెన గొప్ప భూగర్భ 
వనస్పతి నిజ్ఞాసశా(స్త్రవేత్త గా అగాసిజ్‌ అసు సతడు తన “ఫిస్సిపల్స్‌ ఆఫ్‌ 
జూవాలజీ” అను [గ్రంథములో డార్విన్‌ సిద్ధాంతము దోషపూరితమైసడని 
నిరూసించెను. ఈమధ్య బ్రిటనులో ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రవేత్తయెన సరఫైడ్‌ 
హోయల్‌ అనునతడు - “ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలోని 
మరోగ్రహంలో మేధాశక్తిగల జీవకోటి ఉండేది. వారి కృషిఫలితమే యీ భూగోళ 
సృష్టి. ఒక మేధాశక్తి రూపకల్పన చేసి ఉండకపోతే ప్రాణికోటి యింత 
క్రమపద్ధతిలో ఉండేదికాదు. సృష్టి కాకతాళీయంగా వికాసవాద మార్గంలో 
జరిగినదనడానికి వీలులేదు” అని లండన్‌ రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల 
సభలో వివరించారు. మరొక విషయము : ఈమధ్య ఇజ్రాయిల్‌లోని కార్మల్‌ 
పర్వతాలకు జెందిన కాబరాల్‌హోల్‌లో దొరికిన అస్తిపంజరాలను బట్టి ఒకే 
కాలములో ఆధునిక మానవుడు, నియాండర్తల్‌ మనిషి కలిసి జీవించినట్లు 
తెలియుచున్నది. అందుచే డార్విన్‌ వికాసవాదము సరియైనది కాదు. 
మానవులవలెనే ప్రథమ సృష్టిలోని సమస్తప్రాణులు అమైథునసృష్టి 
జనితములే. అందు మానవులు తప్ప మిగిలిన ప్రాణులన్నియు వాటి జీవన 
నిర్వహణ కవసరమైన జ్ఞానమంతయు జన్మతోనే (స్వాభావికముగానే) కలిగి 
యుండును. మానవుడు మాత్రము తన జీవన నిర్వహణ జ్ఞానముకూడా 
నైమిత్తికముగానే (తల్లి, తండ్రి, ఆచార్యుల వలననే) పొందవలసి యుండును. 
అది నేడును మనము చూచుచున్నాము. అయితే మిగిలిన జీవరాశులకన్న 
మానవునిలో నైమిత్తిక జ్ఞానమును గ్రహించు ఒక గొప్ప అంతరింద్రియము 
గలదు. అదియే బుద్ధి. అందు విశేషబుద్ధి గలిగిన యోగ్యులైన 
మానవులకు(బుషులకు) సృష్టి విజ్ఞానమంతయు సృష్టాదిలోనే పరమేశ్వరుడు 
వేదములద్వారా ఉపదేశించి యుండెను. ఈ ప్రపంచములోని సమస్త వస్తువుల 
గుణగణములతోబాటు విశ్వాంతరాళములోని (గ్రహగోళములన్నియు ఏ 
సూత్రములపై ఆధారపడి పరిభ్రమించుచున్నవో విశదీకరించి యుండెను. 
వాటిని మననము గావించిన మన ప్రాచీన బుషులు సూర్యసిద్ధాంతాది అద్భుత 
జ్యోతిష గ్రంథములను రచించిరి. అట్టి జ్ఞానభండారములైన వేదములలో 
సృష్టిని గురించి అలంకార రూపములో కథలవలె కొన్ని వర్ణనలు కనబడును. 


ష్‌ చతుర్దశ భువనములు 


అవి అలంకారములే గాని చరిత్రలు గావు. 


సృష్టి జరిగిన కొంత కాలమునకే చరిత్ర తయారగునుగాని మానవసృష్టి 
(ప్రారంభములోనే ఏ చరిత్రయు నుండు నవకాశము లేదు. చరిత్రలో కనబడు 
వ్యక్తుల పేర్లన్నియు వారి వారి తల్లిదండ్రులు వేదపదములతో వారి పిల్లలకు 
చేసుకున్న నామకరణములే. ఇక పట్టణ, నద్యాదుల పేర్లుకూడా ఆది బుషులు 
వేదపదములతో ఆ యా వాటికి చేసిన నామకరణములే. వేదములలోని 
పేర్లతోనే బుషులు సృష్టిలోని వివిధ పదార్థాలకు నామకరణము చేసినట్లు 
మనువు తన ధర్మశాస్తమునందు స్పష్టముగా చెప్పియుండెను. 

సర్వేషాం తు స నామాని కర్మాణి చ పృథక్‌ పృథక్‌ । 

వేద శబ్దేభ్య ఏవాదౌ పృథక్‌ సంస్థాశ్చ నిర్మమే 1 _ (మనుస్కృతి 1-21) 

అనగా : ఆది బుషులే సర్వపదార్థములకు (గోజాతికి గౌ అనియు, 
అశ్వజాతికి అశ్వ మనియు) మతియు వేరువేరు కర్మలకు (వేదాధ్యయన 
అధ్యాపనములు (బ్రాహ్మణునకు, రాజ్యపాలనము క్ష్మత్రియునకు, కృషి గోరక్ష 
వాణిజ్యాదులు వైశ్యునకు) వేరువేరు జాతులకు (మానవ, పశు, పక్షి క్రిమి 
కీటకాదులకు) సృష్టి ఆరంభములోనే వేదశబ్దములచే (పరమాత్మ (ప్రేరణతో) 
నామకరణము గావించిరి. 

ఆ దృష్టితోనే బుషి-మును లందలు బ్రాహ్మణాది గ్రంథములలో 
వేదములకు వ్యాఖ్యానములు చేసియుండిరి. ఆ తరువాత సాయణ, ఉవ్వట, 
మహీధరాది కొందరు ఆచార్యులు ఒకప్రక్క వేదములు సృష్ట్యాదిలో బహిర్గతమైన 
జ్ఞానభండారములని చెప్పుచునే మరియొకప్రక్క ప్రపంచమున జరిగిన చరిత్రకు 
వేదములలో ఆధారము కలదని వ్యాఖ్యానించి యుండుట దురదృష్టకరము. 
చరిత్రలో మనకు కానవచ్చే రాజుల, బుషుల, వ్యక్తుల 'పేర్లన్నియు 
వేదశబ్బములతో అప్పటివారు చేసుకొనిన నామకరణములే. ఇంతేగాక వృక్ష 
పర్వత, నదీ నదముల పేర్లుకూడా వేదపదములతో ఆ వృక్ష పర్వత నద్యాదులకు 
బుషులచే గావించబడిన (వ్యవహరింపబడిన) నామకరణములే. 

వేద పదములకు అర్థము చేయునపుడు మనము లౌకికార్థ దృష్టితో 
గాక యౌగికముగా అనగా ప అర్థముల కనుగుజముగా నర్థము 


చతుర్గశ భువనములు ర్‌ 


చెప్పుకొనవలసి యుండును. ప్రాచీన నిరుక్త నిఘంటువులు యీ శైలినే 
అనుసరించి యుండెను. సాయణాదుల తదుపరి (వ్రాసిన ప్రాచ్య పాశ్చాత్య 
విద్వాంసుల నిఘంటువులలో మాత్రమే లౌకికార్థమున కెక్కువ ప్రాధాన్యత 
నీయుట జరిగినది. ఆ ఆధునిక సంస్కృత విద్వాంసుల భావములే నేడు 
విద్వాంసులలోను, విద్యార్థులలోను ప్రబలమగుచున్నవి. అందుచే వేదములలో 
వర్ణించిన అలంకారములకు ఆధారముకొఅకు చరిత్ర నన్వేషించుచున్నారే గాని 
ఆ పదములలోని యౌగికార్థమును బట్టి అందు యిమిడియున్న విజ్ఞానము 
కొకు (వయుత్నించుటలేదు. అందుచే మనము నత్యమునకు 
దూరమగుచున్నాము. నేటి వైజ్ఞానికుల దృష్టిలో పామరుల మగుచున్నాము. 
మనము కించపరచబడుటయేగాక మన ప్రాచీన బుషులను, వేదశాస్తములను 
నవ్వులపాలు జేయుచున్నాము. 

మన వేదములలో, ప్రాచీన శాస్త్రములలో చతుర్దశ భువనము లున్నట్లు 
వర్ణనలు కలవు. అవి సప్త ఊర్థ్వలోకములుగా, సప్త అధోలోకములుగా 
వర్ణింబపడినవి. వాటికి పేర్లుకూడా పెట్టబడినవి. (1) భూలోకము (2) 
భువర్గ్లోకము (8) స్వర్లోకము (4) మహర్లోకము (5) జనలోకము (6) 
తపోలోకము (7) సత్యలోకము ననునవి యేడును ఊర్థ్వలోకములు. 

(1) అతలలోకము (2) వితలలోకము (3) సుతలలోకము (4) 
తలాతలలోకము (5) మహాతలలోకము (6) రసాతలలోకము (7) 
పాతాళలోకము నను యేడును అధోలోకములు. 

ఈ పదునాలుగు లోకములు మనము వసించే భూలోకము వంటి 
లోకములు కావు. వీటికి మరొక ఆధ్యాత్మికార్థమున్నది. వేదశాప్రముల 
భావములను చరిత్రతో జోడించి అలంకారముగా యెన్నో అతిశయోక్తులను, 
అభూతకల్పనలను జేర్చి పురాణములు వ్రాసిరి. ఆ అతిశయోక్తుల, ఆ 
అభూతకల్పనల మధ్య సత్యచరిత్ర, సత్యవిజ్ఞానము నివురుగప్పిన నిప్పువలె 
ప్రకాశించకున్నది. ఇవి వివిధ లోకములనుకొని విశ్వములో వెతుకుట 
ఎండమావులవెంట పరుగెత్తుటయే యగును. 

మన యీ పరమాద్భుత మానవ శరీరములో ముఖమునందు సప్త 


స్ట చతుర్దశ భువనములు 


యింద్రియ గోళము లున్నవి. అవి- రెండు కన్నులు, రెండు చెవులు, రెండు 
నాసికాపుటములు, ఒక నోరు. ఈ ఏడింటిని శరీరములోని ఊర్జాంగములుగా 
చెప్పవచ్చును. ఈ ఏడింటిని వేదశాస్త్రములలో సప్త ఊర్బ్వలోకములని 
వర్ణింపబడెను. వీటినే సప్త బుషు లనియు, సప్త హోత లనియు, సప్త బుత్విక్కు 
లనియు, సప్త దేవత లనియు, సప్త అసురు లనియు, సప్త ప్రాణము లనియు, 
సప్త నదు లనియు, సప్త అచలము లనియు, ఇట్టివే మరికొన్ని పేర్లతో ఆయా 
సందర్భములలో వేదములలోను బుషి-మునుల (గ్రంథములలోను 
అలంకారికముగా వర్ణించుటకూడా జరిగెను. అవి యే సందర్భమున 
వర్ణించినను మన శరీరములోని ఊర్జ్వాంగములకు వర్తించునేగాని 
బాహ్యప్రపంచములోని పర్వత నద్యాదులకు గాని, చారిత్రిక పురుషులకుగాని 
వర్తించవు. 

అట్లే, ఈ శరీరములోని రెండు చేతులు, రెండు కాళ్లు, ఒక 
మలేంద్రియము, ఒక మూత్రేంద్రియము, వీటికి ఆధారమగు ఒక మొండెముతో 
కలిసి ఏడు అధోంగము లగును. వీటినే సప్త అధోలోకము లనియు, సప్త 
అధోభువనము లనియు, సప్త పాతాళము లనియు, సప్త నరకము లనియు 
వేదములలో వివిధ నందర్భములలో వర్గింపబడెను. ఇవికూడా 
బాహ్యప్రపంచములోని లోకములుకావు. శరీరాంగములే. 


ఈ చతుర్దశ భువనములను గూర్చిన యథార్థ వివరణ తెలుసుకున్న 
మానవులు విజ్ఞానవంతులగుదురు. పరమేశ్వర నిర్మితమైన ఈ అద్భుత 
యింద్రియ శక్తులను కాపాడుకొనుచు, వృద్ధి చేసికొనుచు, వాటిని 
సత్మార్యములందు వినియోగించుచు అభ్యుదయ నిఃశ్రేయసములను 
బొందుదురు. 
పురుష పశువు : 

జీవుడు చేసిన పుణ్యాపుణ్య కర్మలఫలముల ననుభవింపజేయుటకు 
పరమేశ్వరుడు జీవుని యీ చతుర్దశ భువనములు (ఊర్ధ్వ అధో అంగములు) 
గల యీ అద్భుత మానశరీరములో బంధించుచున్నాడు. ఈ విషయమునే 
యజుర్వేదము ఎంత చక్కగా వర్ణించుచున్నదో చూడుడు. 


i (| 7 


Sigs SOP: నన్త సమీథః yess | 
లస bdo Wino” అటధ్గ్సనస్సురుషం సశుమ్‌ ॥(యజ, 21-1౧) 
toyo Eig" (Dp (యును 
MD అన్యుల 
రో. deen 
సురుషం పగులు అలగా ౯ సురుషు డనీ చెప్పబడు పశువుని (జీవుని) 
మసన శరీరములో బంధించుచున్నారో అప్పుడు 
అస్య iI WORD: అసన్‌ ౫ అట్ట యీ యజ్ఞమునకు సప్త పరిధులు 
ఏర్పడును. మతీయు 
తనను సమః కృతః = ఆ్రగుణిత సప్త (7%3=21) సమిధలు యేర్చడును. 
అనగ యీ శరీరమున వసించు జీవుసి పురుషపశు వందురు. ఆ 
భీఫుడు నేఆది సప్త యింద్రియ గ"౪ములతో (ఊర్గ్వాంగములతో) జ్ఞానమును 
1సొందుచుందును. భూమి సూర్యుసిచుట్టు ఓక పరిధిలో పరిభ్రమించునట్లే 
జీఫున శకి యింద్రియముల వరిధిలో ప్రకాశించుచుండును. (ప్రతి 
యింట్రయముతో కలుగు జ్ఞానము సత్వరజస్తమస్సు లను మూడు విధములుగా 
నుండును. అవియే యిచ్చట త్రగుణీత సప్త (7%3=21) సమిధలని 
సరించబిడినవఏ. వేదములలో అనేక చోట్ల గోవత్సమును బంధించి యుంచినట్లు 
భోగముల ననుభవింపబజేయుట కొటకు భగవంతుడు జీవుని యీ శరీరమున 
బంథించుచున్నాడసి చెప్పబడినది. 
ఇట్టి ఆధ్యాత్మికార్థములసు పదలి మూర్ధపండితులు మధ్యకాలంలో 
యజ్ఞతేదిక వద్ధ పశువులను బంధించి, వాటి యింద్రియ గోళములను 
(రంధ్రములసు) బంధించి, చంపి, ఆ మాంసముతో ఆహుతులనిచ్చి పాపమును 
మూటకట్టుకొనెడివారు. అహింసొమూర్తియైన బుద్దుని ప్రబోధము వలన, 
అట్టి శాససములపలన యీ యాజ్ఞికపశుహింస ఇప్పుడు అద్భశ్యమయ్యింది 
భాస వాటి ఛాయలు యిప్పటీరిని పండితుల మెదడులలో తిరుగాడుచునే 
యుస్ఫవి. ఇట్టి క్రూరహింసను బోధించు వ్యాఖ్యాన గ్రంథములను చూసిన 
ఏలీకపంతులు వీనిని (యజ్ఞములను) నిరసించుటలో తప్పేమున్నది ? 


చతుర్దశ భువనములు 


ఈ విషయమును స్పష్టపరచు మరియొక వేదమంత్రమును చూడుడు - 
సప్త హోతలు : 
యేనేదం భూతం భువనం భవి 


ష్యక్‌ పరిగృహీత మమృతేన సర్వమ్‌ । 
యేన యజ్ఞస్తాయతే 


సప్త హోతా తన్మే మనః శివసంకల్పమస్తు ॥ 
(యజు. 34-3) 

యేన అమృతేన = ఏ మరణరహితమైన శక్తి (మనస్సు) తో 

ఇదం భూతం భువనం భవిష్యత్‌ సర్వం పరిగృహీతం = 

ఈ భూత భవిష్యత్‌ వర్తమాన కాలములు గ్రహింపబడుచున్నవో 


యేన యజ్ఞః తాయతే = ఏ మనసు సహాయమువలన యజ్ఞాది క్రతువులు 
చేయబడుచున్నవో 


సప్తహోతా = సప్త హోతలుగల 

తత్‌ మే మనః = ఆ నా మనస్సు 

శివసంకల్ప మస్తు = శివసంకల్పములను (మంచి సంకల్పములను) 
చేయును గాక. 

ఈ మంత్రములో మనోవిజ్ఞానముతోబాటు జీవుడు యీ శరీరము ద్వారా 
జేయు యజ్ఞములో జీవునకు సప్తహోతలు సహకరించుచున్నవని చెప్పబడినది. 
అవి నయనాది సప్త ఊర్ధ్వ యింద్రియ గోళకములే. 

ఈ సప్తహోత లెవరు ? అనగా రెండు కన్నులు, రెండు చెవులు, రెండు 
నాసికారంధ్రములు, ఒక నోరు. కాలాంతరంలో విద్వాంసులు భౌతిక యజ్ఞ 
నిర్మాణము చేసినపుడు ఆ సప్రహోతలను యీ విధముగా పేర్మొనిరి. 1. 
యజమానుడు, 2. హోత, 3. ఉద్దాత, 4. అధ్వర్యుడు, 5. బ్రహ్మ, 6. పోతా, 
7. నేష్టా. తదుపరి యజ్ఞ నిర్వహణాసౌలభ్యము కొకు మరికొందరు హోతలను 
కూడా కల్పించిరి. ఆ ప్రకారం (ప్రతి వేదమునకు నలుగురు వేరువేరు హోత 
లుంటారు. 

1 బుగ్వేదము = హోతా, మైత్రావరుణ, అచ్చావాక్‌, గ్రావస్తుత 

2. యజుర్వేదము = అధ్వర్యు, ప్రతిప్రస్థాతా, నేష్టా, ఉన్నేతా 

3. సామవేదము = ఉద్దాతా, ప్రస్తోతా, సుబ్రహ్మణ్య, ప్రతిహర్తా 

4. అథర్వవేదము = (బ్రహ్మ బ్రాహ్మణాచ్చాంశీ, పోతా, అగ్నీధ్ర. 


సప్త విప్రులు 9 
తదుపరి విశేష య ప 
కల్పించిరి. వారు | నా rye eee అప మలా 
తైవర్త, చమసాధ్వర్యు, జయుడు యజమానవ sa = 

పత్నీ మొదలగు పేర్లతో ఆయా 
సందర్భములందు వ్యవహరింపబడుదురు. || 
సప్త విప్రులు : 
ర్వ సప్త భువనములకే సప్త విప్ర లను నిర్దేశము కూడా కలదు - 
సుష్టభా స స్తుభా వి(పైః స్వరేణాద్రిం స్వర్వ్వో నవగ్ర్వైః । 
సరణ్యుభిః ఫలిగమింద్ర శక్ర వలం రవేణ దరయో దశగ్వైః ॥ 
(బు. 1-62-4) 
(ఇంద్ర శక్రః) హే ఇంద్ర! హే శక్ర! (సహః) సుప్రసిద్దుడవెన నీవు 
(రవేణ) శబ్దమాత్రముచే (అద్రిమ్‌+ఫలిగమ్‌+వలమ్‌) అద్రి, ఫలిగ మరియు 
వల అను ముగ్గురు దుష్టులను (దరయః) సంహరించుచున్నావు. నీ 
వెట్టివాడవనగా (నవ్త+వి(పైః) ఏడుగురు వివ్రలతో (న్వర్య్యః) 
స్తుతింపబడుచున్నావు. (స్తుభా+స్వర్యః) మరల నీవు ఆ సప్త విప్రులను 
కీర్తించుచున్నావు. ఆ స్తోత్ర మెట్లున్నదనగా (సుష్టభా) దేని యందు మరల 
మరల సుందర స్తుతి జరుగునో (స్వరేణ) అట్టి స్తోత్ర స్వర సంయుక్తమై యున్నది. 
ఆ విప్ర లెట్లున్నారనగా (నవగ్ర్వైః) నవగ్వులుగా మజియు (దశగ్వైః) దశగ్వులుగా 
మరియు (సరణ్యుభిః) గమనశీలురుగా నున్నారు. 
లోకములో కొందటు శిశువులు తొమ్మిదవ నెలలోను, మతికొందరు 
పదవనెలలోను పుట్టుచున్నారు. ఎవరు తొమ్మిదవ నెలలో పుట్టుదురో వారిని 
నవగ్వు లనియు, ఎవరు పదవనెలలో పుట్టుదురో వారిని దశగ్వులనియు 
నందురు. ఎందుచేతననగా రజోవీర్యముల కలయికనుండి ప్రాణబీజము 
నాటబడి ఆయుర్దాయము లెక్కించబడును. అందుచేతనే (బ్రాహ్మణ 
(గ్రంథములలో అంగిర బుషులు రెండురకములుగా నుందురనియు ఒకరు 
నవగ్వులనియు, మజియొకరు దశగ్వులనియు చెప్పబడినది. ఎవరు తొమ్మిది 
నెలల్లో యజ్ఞసమాప్తి చేయుదురో వారు నవగ్వులు, ఎవరు పదిమాసములలో 
యజ్ఞసమాప్తి చేయుదురో అట్టివారు దశగ్వులు నగుదురు. మాతృగర్భములో 
తొమ్మిది, పది నెలలు నివసించుటయే యజ్ఞానుష్టానముగా నెంచవలెను. ఈ 


& fg 


10 చతుర్దశ భువనములు 


కర్ణద్వయ, నయనద్వయ, [గగ్రహణద్వయ, రసనేంద్రియములనే సప్త మ్య 
ప్రాజము లందురు. అందుచే వీటిని సప్త విప్రలుగా యీ మంత్రము 
పేర్కొనినది. ఇవి గమనశీలము గలవి యగుటచే 'సరణ్యు' అని చెప్పబడినది. 
ఇంద్రుడనగా జీవుడు. అద్రి, ఫలిగ, వల అను మూడును మేఘమునకు పేర్లని 
నిఘంటువు చెప్పును. కాని, ఇచ్చట మేఘమువలె ఆవరించు అజ్ఞానమునకు . 
ఈ పేరు పెటబడినవి. మేఘ పర్వతవాచక శబ్దములు అజ్ఞానవాచకముగా 
గూడ చెప్పబడిన సందర్భము లనేకము గలవు. ఉదాహరణకు-వృత్ర, శంబర 
మొదలగునవి. ఎవరిలో పై సప్త ప్రాణములు ప్రసన్నములై జీవుని స్తుతించునో 
(అనుకూలముగా నుండునో) అట్టివారు శారీరక, మానసిక, యింద్రియక 
దుఃఖములను సంహరించగలరు. ఎంతవజకు యీ ఇంద్రియములు జీవుని 
అదుపాజ్ఞలలో నుండునో అంతవఅకు అతడు జితేంద్రియుడగును. ఈ సప్త 
విప్రల పేర్లను కొందటు మానవులు తమ పుత్రులకు పేర్లుగా పెట్టుకొనుటచే 
వేదములందు చరిత్ర కలదను భావము పండితులనే భ్రమింప జేసినది - 
ఇప్పుడును చేయుచున్నది. 
సప్త నదులు : 

వేదములలో చతుర్దశ భువనములకే అనేక పేర్లున్నట్లు మనము చెప్పుకొని 
యుంటిమి. అందు సప్తనదుల వర్ణన విచిత్రమైనది. ఆ వర్ణన యదార్థ 
స్వరూప మేమనగా - 

ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రి 

సోమం సచతా పరుష్ట్వా । 

అసిక్న్యా మరుద్వధే విత స్తయా ఆర్టికీయే శృణుహ్యా సషోమయా ॥ 

(బు. 10-75-5) 

గంగే యమునే సరస్వతీ = హే గంగే ! హే యమునే ! హే సరస్వతీ!, 
శతుద్రి పరుష్టీ = హే శతుద్రీ ! హే పరుష్టీ ! 
మరుద్వధే అర్జీకీయే = హే మరుద్వధదీ ! హే అర్జీకీయే । 
మే ఇమం స్తోమం అసచతా = నా ప్రార్థనలను మీరు చక్కగా సేవింపుడు. 
అసకన్యా వితస్తయా సుషోమయా అశృణుహి = _ అసికన్యా, వితస్తయా, 
సుషోమయా అను సత్వ రజస్తమో గుణములతో గూడి నా మాటలను 


నై ను. 


సప్త నదులు 11 


అలకింపుడు. 

పై మంత్రములో ఏడు నదులపేర్లు సంబోధనా విభక్తిలో నున్నవి. 
అసికన్యా, వితస్తయా, సుషోమయా అను మూడువదములు 
తృతీయాంతములుగా నున్నవి. అందుచే వీటిని నదులుగా గాక త్రిగుణములుగా 
తెలుసుకొనవలెను. పై నదీ పదములకు ప్రాచీన శాస్తకారులందజు బ్రాహ్మణ, 
అరణ్యక (గ్రంథములలో యౌగికార్థములనే నిర్వచించిరి. అవి యేవనగా - 
గంగా = గమనము చేయునది 
యమునా = నడచునటువంటిది 
సరస్వతీ = జలపూర్ణమైనది 
శుతుద్రీ = శీఘ్రగమనము గలది 
పరుష్టీ = వంకరటింకరగా పయనించునది 
మరుద్చృధా = వాయువుతో పయనించునది 
ఆర్జికీయా = బుజుగమని (సరళముగా పయనించునది) 

ఇక (తిగుణములను చూతము 

8. _ అసిక్నీ = తెలుపుకానిది అనగా నల్లనిది (తమోగుణము) 
9. _ వితస్తయా = విస్తీర్ణమైనది (రజోగుణము) 
8. సుషోమా = గొప్ప శాంతిప్రదాయిని (సత్వగుణము) 
ఆధునిక ఆచార్యుల (భమ ప్రమాదములు : 

పె విధముగా వేదపదములకు నిర్వచనము లుండగా సాయణాది 
ఆధునికాచార్యులు యీ పదములతో భూమండలముపై నున్న క 
భారతదేశములోని నదులనే పేర్కొనుట, చరిత్రలను కల్పించుట, ఆ చరిత్ర 
వేదములందు కలదనుట దుస్పాహసమే యగును. భూమిపై నదులెన్నో 
యుండగా యేడింటిని గూర్చిన వర్ణనయే ఏల యుండును ? ప్రథమ మానవ 
స్త స పదేశింపబడిన వేదములలో కాలాంతరమున 
సృష్టి జరిగిన సమయమున = 
జరిగిన చరిత్ర యేల యుండును! కా 

మతే అర్ధము చేసికొనుటకు సాంగోపాంగముగా న oe 
చేయవలసియుండును. అంగము లనగా-శిక్షా జా! | ర వః అ 
ఛందోజ్యోతిషములు. ఉపాంగము లనగా న్యాయ బై 


2 చతుర్దశ భువనములు 


మీమాంసా వేదాంత దర్శనములు. 

వీటి అధ్యయనముతో బాటు సచ్చరిత్రవంతుడై తాపసిక జీవనము 
గడుపుచు, దృష్టిని అంతర్ముఖము జేయుచు వేదమంత్రములను మననము 
(మరల, మరల ఆలోచన) జేయవలెను. అట్లు మననము జేయుకొలది అందలి 
నిగూఢమైన విజ్ఞానము బోధపడగలదు. అంతర్యామియైన పరమేశ్వరుడు 
మంత్రార్థమును సుబోధకము జేయును. అట్టి ప్రయత్నశీలురనే బుషులందరు. 
“బుషి పదమునందు గూడా యిదే అర్థము భాసించుచున్నది. (బుషయో 
మంత్ర ద్రష్టారః) జ్ఞాన ద్రష్ట, మంత్రార్థ [ద్రష్ట అని యీ పదమున కర్థము. 
వేదవాక్యము లన్నిటిని మంత్రపదముతో వ్యవహరింతురు. 'మంత్రి మనగా 
(మననాత్‌ మంత్ర యితి ఉచ్యతే) మననము చేయవలసినది - మరల మరల 
ఆలోచించవలసినది. ఆ విధముగా నాలోచించువారే మననశీలురు (మునులు) 
అట్టి బుషి-ముని హృదయములేని కేవల వాచాపాండిత్యము గలవారు 
వేదార్థమును గ్రహించలేరు. అట్టివారి వ్యాఖ్యానములు మనకు 
(ప్రమాణములుకావు. 

ఆధునిక వేద భాష్యకారులలో అట్టి బుషుల పంథా ననుసరించిన 
వేద వ్యాఖ్యాత మహర్షి దయానందుడు. నైష్టిక బ్రహ్మచారియై, యోగాభ్యాసముతో 
సమాధిస్థుడై మంత్రార్థమును తెలుసుకొనిన మహామనీషి దయానందుడు. 
అతనియందు అపారమైన విద్య (వ్యాకరణాది జ్ఞానము) , అపారమైన తపస్సు 
రెండును గలవు. 

పై మంత్రములో ఏడు నదులపేర్లు సంబోధనా విభక్తిలోను, మూడు 
పేర్లు ము తృతీయాంతములుగాను నున్నవి. అందు నదీ పేర్లతో నున్న పదములకు 
ఊర్థ్వ యింద్రియగోళకములని గ్రహించవలెను. తృతీయాంతములుగా నున్న 
మూడింటిని త్రిగుణములుగా నెంచవలెను. ఇట్లే వేదములందు సప్తప్రాణములు, 

సప్తలోకములు మొదలగు మాటలకు అర్థము (గ్రహించవలెను. ఎప్పుడు 

యింద్రియములు 'లోకి పదముతో సంబోధింపబడెనో వాటికి భూః, భువః; 
స్వృ మహః, జనః, తపః, సత్యమ్‌ అను పేర్లు పెట్టబడెను. ఎప్పుడు a 
'అసురు' లని ఉకార అప్పుడు శంభర, 'సమలి, Cas త్‌ 
వల, అహి, వృత్ర మొదలగు పేర్లు పెట్టబడెను. ఎప్పుడు వీటిని భవన 


సప్త ఊర్వలోకములు 13 


aban అప్పుడు గో, మేష, అజ, వృక, బుక్ష్మ సింహ, వ్యాఘ్రము 
లని పేర్లు పెట్టబడెను అట్లే ఎప్పుడు వీటిని 'నదు'లని సంబోధింపబడెనో 
అప్పుడు గంగా, యమునా, సరస్వతీ, శుతుద్రీ, పరుష్టీ మరుద్ధ్య్భధా, ఆరీకీయా 
అనుపేర్లు పెట్టబడినవి. కనుక యివి సప్త ఇంద్రియ గోళకములేగాని భౌతిక 
నదులు కావు. 

వేదములందు అనిత్యమైన ఏకదేశకమైన పదార్థముల వర్ణన ఉండదు. 
వేదములందు ఆకృతి వర్ణన ఉండునే గాని వ్యక్తి వర్ణన ఉండదు. 
వేదకాలమునాటి బుషులు యీ భూమిపైనున్న నదులకు వాటి గమనమును 
పరిశీలించి వేదపదములతో వాటికి నామకరణము చేసి వ్యవహరించి యుండిరి. 

పై సప్త నదీవాచక యింద్రియ గోళకములు (త్రిగుణముల వలన 
7%3=21 నదులుగా నిర్వచించిన సందర్భములును వేదములందు అచ్చటచ్చట 
కాననగును. ఉదా॥। - 

త్రిః సప్త సస్రా నద్యో మహీరపః | (బు. 10-64-8) 

ప్ర సప్త సప్త గ్రేధాహి చక్రముః (బు. 10-75-1) 
సప్త ఊర్ధ్వ లోకములే పంచ జ్ఞానేంద్రియములు క్ట 

పై సప్త యింద్రియ గోళములనే పంచ జ్ఞానేంద్రియములుగా 
గ్రహింపవలె నను వర్ణన బుగ్వేదమునందు కనపడును - 

దుహంతి సపైకాముప ద్వా పంచ సృజతః | 

తీర్థే సింధోరధి స్వరే ॥ (బు. 8-72-7) 

(అధి స్వరే సింధోః తీర్ధ) శబ్దముచేయు సింధువను జలాశయ సమీపమున 
(సప్త ఏకం దుహంతి) ఒక గోవును ఏడుగురు పిండుచున్నారు. (పంచ ద్వా 
సృజతః) ఆ అయిదుగురు యిద్దరి కార్యములందు లగ్నమై యున్నారు. 

ఇచట వాణి లేక విద్య గోవుగా వర్ణింపబడినది. పంచ జ్ఞానేంద్రియములే 
స్థాన భేదమువలన సప్త యింద్రియ గోళములుగా వర్ణింపబడెను. ఈ ఏడును 
అవి గ్రహించు జ్ఞానమునుబట్టి పంచేంద్రియములే యగును. రెండు 
నయనములతో ఒక దర్శనక్రియ, రెండు కర్ణములతో ఒక శ్రవణక్రియ, రెండు 
నాసికాపుటములతో ఒక ఘ్రాణక్రియ, ఒక నాలుకతో ఒక రసాస్వాదనక్రియ, 
చర్మముతో ఒక స్పర్శక్రియ జరుగును. కనుక ఈ యేడును అయిదు పనులనే 


14 చతుర్ణశ భుపసములు 


వేయును. ఈ అయిదు జ్ఞానేంద్రియములు మఖియు మనసు జీపునియొక్క 
కార్యములందు తత్సరమై యుండును. 'సింధు పసగా రక్త (పవాహముగల 
యీ శరీరము. ఈ శరీరము లోపల సదా గుండె మొదలగువాటి వలన 
శబ్దము కలుగుచుండును. ఇట్టి శబ్బాయమాన శరీరరూప సింధు తటమున 
సప్త యింద్రియ గోళములు జ్ఞానరూప గోవును పిండుచుండును. మనో 
జీవాత్మలు వాటి నా కార్యములందు ్రవర్తింప జేయుచుండును. 
అందుచే ఆ అయిదుగురు యిద్దరి (మనో జీవాత్మల) కార్యము లందు 
లగ్నమైయున్నారని చెప్పబడినది. 
వశిష్టుని కథ 
మహాభారత ఆదిపర్వములో వశిష్టుని గూర్చిన ఒక విచిత్ర కథ గలదు. 
వశిష్ణునివద్ద నందిని” అను పేరుగల ఒక కామధేను వుండెడిది. అది కోరిన 
కోరికల నిచ్చెడిది. “విశ్వవసు” అను పేరుగల రాజు రాజ్యవిస్తీర్ణ కాంక్షతో 
జైత్రయాత్రకు బయలుదేరి విజయుడై రాజధానికి తిరిగివచ్చుచు దారిలో వశిష్టుని 
ఆ(శమమున వి(శ్రమించుటయు, అచట నందినిని జూచుటయు జరిగెను. 
ఎట్రైనను ఆ నందినిని పొందవలెనని విఫల ప్రయత్నము చేసెను. వశిష్టుడు 
నందినిని యిచ్చుటకు నిరాకరించుటచే అతనిలో వైరభావ మేర్చెడెను. విశ్వవసు 
తాను (బ్రహ్మర్షి కావలెనను కాంక్షతో రాజ్యమును వదిలి ఘోరమైన తపస్సు 
గావించి విశ్వామిత్రు డను బుషి అయ్యెను. అయినను అతనికి వశిష్టునిపై 
(కోధము సమసిపోలేదు. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్టుని కుమారుల నందరిని 
చంపివేసెను. ఆ శోకమును భరించలేని వశిష్టుడు తన శరీరమును తాళ్ళతో 
బంధించుకొని చనిపోనిచ్చతో ఒక నదిలోపడెను. వెంటనే ఆ నది అతనిని 
మునిగిపోకుండా పాశవిచ్చేదము చేసి ఒద్దునకు జేర్చెను. ఈ విచిత్రమునుజూచి 
వశిష్టుడు ఆ నదికి 'విపాశి అని పేరుపెట్టి ముందుకు నడచెను. శోక 
సంతప్తదైన ఆ బుషి మరణించుటకు మరొక ప్రయత్నము చేసెను. మరొక 
నదిలో దూకగా ఆ నదికూడా అటునిటు విడిపోయి అతనిని చనిపోకుండా 
కొపొడెను. అది అతనిని తనలో మునుగనివ్వలేదు. అంత వశిష్టుడు ఆ 
- 'శతద్భ' (బహుముఖములుగా ప్రవహించునది) అని పేరుపెట్టి ముందుకు 
చెను. 


వశిష్టుని కథ 15 

సై కథను వరిశీలించిన వేదములోని శుతు(ది వదమునే 
సుహాభారతములో శతద్భగా పేర్కొనుట జరిగినదని తెలియుచున్నది. ఎప్పుడు 
సశిష్టుడు తన శరీరమును బంధించుకొని నదిలో పడగోరుచుండైనో 
అప్పుడతనిని ఆ నది పాశవిముక్తుని జేసి ఒడ్డుకు జేర్చుచున్నదని కథ 
చెప్పుచున్నది. ఇదే ప్రకారము ముముక్షువు అను బుషిని జూచి ఇంద్రియము 
లను నదులు పరుగెత్తుచుండెను. అంతేకాని, జడములైన - జ్ఞానరహితములైన 
భూగోళముపైనున్న నదులు తనలో పడిన బుషిని రక్షించుటలేదు. ఇది ఒక 
ఆలంకారిక వర్ణన మాత్రమే. ఇచట ఈశ్వరోపాసకునికే వశిష్ణుడని పేరు 
పెట్టబడినది. ఇంద్రియములే ఆ నదులు. ధారణావతియైన ఉత్తమ బుద్ధియే 
నందినీధేనువు. ఇచట విశ్వామిత్రు డనగా విశ్వమునకు కీడుజేయువాడని 
అర్ధము. అనగా అజ్ఞాన అవివేక లోభ మోహాదులు (అసలు విశ్వామిత్రుడనగా 
విశ్వమునకు మేలుజేయువాడని అర్ధము. అట్టి అర్ధముతో కూడిన పేరునే 
విశ్వామిత్రుడు తనకు పెట్టుకొనెను. కాని యీ కథవరకు మాత్రమే అలంకారిక 
వర్ణనలో విశ్వ + అమిత్ర = విశ్వామిత్ర యని అర్ధము చెప్పుకొనవలసి 
యుండును). 

ప్రథమమున యీశ్వర భక్తునకు అవిద్యా అజ్ఞాన లోభ మోహాదులు 
బహువిధముల కష్టపెట్టును. గోరూప బుద్ధిని హరించుటకు ప్రయత్నించును. 
గట్టి ముముక్షువు యింద్రియ బలాత్మారములకు వివశుడై ఆత్మహత్యా 
ప్రయత్నము జేయును. అంత అతనిలోని వివేకము అతనిని వారించును. 
అప్పుడు ఇంద్రియములు “నీ ముముక్షుతకు మేము లొంగిపోవుచున్నాము. 
ఇకనుండి నీకు విఘ్నములు కలిగించమని సమాధాన పరచును. నీ 
ఈశ్వరోపాసన కొనసాగించుమని ్రోత్సహించును. అనగా ఉపాసకుడు 
బైరాగ్యవంతుడగుటయు, ఇంద్రియములు సమాధాన పడుటయు జరుగును. 
క్రమముగాయింద్రియములు వశమగును. ఇట్టివే మన జీవితములోకూడా 
అప్పుడప్పుడు జరుగుచుండును. కనుక యా కథ అలంకారరూపమే క 
చరిత్ర కాదు. యాస్మమహర్షి తన నిరుక్తము (8/28)లో యీ విషయము 
యిట్లు నిర్వచించెను. 


10 చతుర్గశ భుపసములు 


“అరికీయాం నిపాడిత్యాహుః........ సొశా అస్యాం 

స్యసాశ్యంత సశిష్టస్య ముమూర్షతస్త స్మాద్విపాడిత్యుచ్యతే i 

ఆర్టీకీయానే విసాటియని చెప్పబడినది. ఎందుచేత ననగా మరణించ 
గోరిన వశిష్టుని పాశములు యిందు తెగిపోయినవి. విపాటి యనగా (బ్రద్దలు 
చేయునది - (తెంచునది అని యర్థము. గాన విపాటినే పురాణములలో 
వపాశగా వర్ణించుట జరిగినది. 

విశ్వామిత్రుని కథ 

యాస్మ శౌనకాదులు ఒక ఆలంకారిక వర్ణన విశ్వామిత్రుని గుతించి 
చెప్పుచు వచ్చిరి. ఒకప్పుడు విశ్వామిత్రుడు పైజవన్‌సుదా అను రాజునకు 
పురోహితునిగా నుందెడివాడు. ఆ రాజునుండి బహు ధనమును పొంది 
తీసుకువెళ్ళుచు విపాట్‌ (విపాశ) శుతుద్రీ నదీసంగమమునకు చేరుకొనెను. 
అతనివెంట ఆ ధనమును దొంగిలించ ఒక బందిపోటు దొంగయు వెంబడించి 
వచ్చుచుండెను. ఈ ప్రమాదమును కనిపెట్టిన విశ్వామిత్రుడు ఆ నదులను 
“ఓ నదులారా! దయచేసి మీరు మెరకవేసి నన్ను దాటనిండు” అని యెలుగెత్తి 
ప్రార్థించెను. ఆ ప్రార్థనను ఆలంకారిక రూపములో బుగ్వేదము (3-33-1 
నుండి13) చాలా చక్కగా వర్ణించెను. 

బుగ్వేద తృతీయ కాండములోని పదమూడు మంత్రములు గల 
ముప్ఫైమూడవ సూక్తము కడు విచిత్రమైనది. ఈ మంత్రములకు బుషి 
విశ్వామిత్రుడు. ఈ మంత్రముల దేవత (మంత్రవిషయము)-నదులు. ఈ 
సూక్తమునందు నదీ దృష్టాంతముతో స్త్రీ కర్తవ్యములను గూర్చిన బోధతోబాటు 
ఒక ఆలంకారిక కథయు భాసించుచున్నది. అది యిటులున్నది. 

'ఓ విశ్వామిత్రా ! మేము జలపూర్ణమై నిర్ణయింపబడిన మా లక్ష్యమువైపు 
పయనించుచున్నాము. మేము మొదటి నుండియు (ప్రవృత్తి మార్గమునే 
అనుసరించుచున్నాము. నివృత్తి మాకు అభ్యాసము లేదు. అందుచే మేము 
సిలువలేము. మరి మమ్ముల నెందుకు పిలుచుచున్నావు?” అని నదులు 
ప్రశ్చించెను. అప్పుడు విశ్వామిత్రుడు - “ఓ జలపూర్ణ నదులారా ! నా ప్రార్థన 
నొలకించి ఒక్క క్షణము నిలువుడు. మిమ్ములను దీర్గకాలమునుండి స్తుతి 
జేయుచు మీ రక్షణ కోరుచున్నాను. కుశిక పుత్రుడనైన నేను మిమ్ము ఆవేదనతో 


విశ్వామిత్రుని కథ 17 


సిలుచుచున్నాను” అని ప్రార్థించెను. అంత నదులు “ఓ విశ్వామిత్రా ! 
సజ్రబాసుడైన యింద్రుడు భూమిని (త్రవ్వి మాకు మార్గముల నేర్చరచెను. 
సుమ్ము నాలుగువైపులా ఆవరించిన వృత్రుడిని సంహరించెను. ఆ యింద్రుడే 
సుమ్ము రక్షించుచు నడుపుచున్నాడు. అతని ఆజ్ఞవలననే మేము జలపూర్ణములై 
ప్రసహించుచున్నాము. ఓ కుశికపుత్ర విశ్వామిత్రుడా ! నీ ప్రార్థనను మన్నించి 
మేమెట్లు నిలువగలము?” అన్నవి. అంత విశ్వామిత్రుడు “ఓ నదీ 
సోదరీమణులారా ! దీర్ధక్రాలము నుండి మిమ్ము స్తుతించుచున్న నా స్తుతి 
నాలకింపుడు: నేను దూరదేశమునుండి రథములో వచ్చితిని. కనుక మీరు 
నమ్రులై నన్ను దాటి పోనిండు. మెరకవేసి నా రథము పోవుట కనుకూలించుడు” 
అని దీనముగా ప్రార్థించెను. అంత నదులు “ఓ స్తుతిజేయు బుషివర్యా! నీ 
ప్రార్థనను చక్కగా అర్థముచేసుకొంటిమి. నీవు నీ రథముతో మమ్ము 
దాటిపొమ్ము. దూరదేశము నుండి వచ్చిన నీకు అనుకూలురమై తల్లి తనబిడ్డకు 
పాలిచ్చుచు వినమ్రయైనట్లు మేము నములమై (మెరకవేసి) నిన్ను 
దాటనివ్వగలము. కనుక దాటిపొమ్ము” అని చెప్పి దాటనిచ్చినవట. 

ఈ సంవాదము అతి మనోహరముగా నున్నది. ఒక ప్రక్క నదులు 
యిట్లు చెప్పుచున్నవి. “మా నిర్మాతయైన యింద్రుని ఆజ్ఞను ఉల్లంఘించలేము. 
మా (ప్రతిబంధకములైన వృత్ర, అహి రాక్షసుల చంపి మమ్ము సంకటములనుండి 
కాపాడిన ఆ యింద్రుని శక్తి అద్భుతము. అతని కృపవలననే మేము స్వేచ్చగా 
ప్రవహించుచున్నాము. అట్టి మమ్ము నిలిపి తన ప్రార్థనను ఆలకింపజేయగోరు 
ఆ విప్రడెవరు ? మేము నిలిచి అతని ప్రార్ధన నేల వినవలెను” మొదలగునవి. 

మరొకప్రక్క విశ్వామిత్రుడు తన సంకటముల నుండి బయటపడుటకు 
నదులను యెలుగెత్తి జేయు ప్రార్థనలు - “ఓ నదులారా ! మీరు నా 
సోదరీమణులు. కేవల మొక్క క్షణము కొటికు నిలిచి నా ప్రార్థన నాలకింపుడు. 
నేను బహు దూరమునుండి వచ్చితిని. మీరు మెరకవేయక అగాధముగా నున్నచో 
నేను నష్టపోవుదును. ఓ సోదరీమణులారా ! నేను మిమ్ము స్తుతించుచున్నాను. 
నేనుకూడా మీవలె కుశికపుత్రుడనే కనుక సోదరుడనైన నన్ను రక్షింపుడు” 
మొదలుగనవి. అంత నదులకు దయకలిగి 'ఓ బుషీ ! మేము మెరక 
వేయుచున్నాము. నీవు దాటిపొమ్ము' అని చెప్పుటయు, బుషి నదిని దాటి 


18 చతుర్దశ భుపసములు 


నదులకు ధన్యవాదములు తెల్పుటయు జరిగిసవి. రః కథ యొక్క 
ఆశేయమెద్గియో పరిశీలింతము. ఈ కథలోవలె నిజముగా నదులు 
నూట్లాడినవా ? జ్ఞానము లేని నదులను విశ్వామిత్రుడు విలపించుచు 
ప్రార్థించుటకు అతడేమి పిచ్చివాడా? లేక నదులు పూర్వకాలమున మనుష్యులతో 
మాట్లాడెడివా ? అనునవి ఆలోచించవలసిన విషయములు. 

నదులు యిప్పటివలెనే పూర్వకాలమునందును జడములే. వాటికి 
జ్ఞానములేదు. ఇది నదులకు, బుషులకు మధ్య జరిగిన వార్తాలాపము కాదు. 
ఇదియును యింద్రియముల కథయే. ఇచట ఇంద్రు డనగా జీవాత్మ, 
విశ్వామిత్రు డనగా విశ్వమునకు - ప్రాణిమాత్రులకు మేలు చేయువాడు. 
కుశికు డనగా ప్రకాశకర్తయగు పరమాత్మ. దీనినిబట్టి ప్రాణిమాత్ర హితకారియైన 
ఉపాసకుడు (విశ్వామిత్రుడు) తన ప్రయత్నము తాను జేయుచుండగా తన 
కార్యక్రమములకు అనేక విఘ్నములు కలుగచుండును. అప్పుడు ఉపాసకుడు 
కలవరపడును. ఆ విఘ్నములను కలిగించునవి తన యింద్రియములు- గాక 
మరేముండును. ఎట్లు నదులు జలపూర్ణములై తమ శక్తులను చూపుచు 
ప్రవహించునో అట్లే విషయ వాసనారూప జలములచే పరిపూర్ణమైన 
యింద్రియములు అటునిటు పరుగెత్తుచు ఉపాసకుని వివశుని జేయుచుండును. 
అప్పుడు ఉపాసకుడు ఓ యింద్రియములారా ! నా ప్రార్థన నాలించి నన్ను 
దాటిపోనిండు. నాకు విఘ్నములు కలిగింపకుడు. నేనుకూడా కుశిక (పరమాత్ళ) 
పుత్రుడనే నన్నెందుకు బాధ పెట్టుచున్నారు. నములు కండ”ని మాటిమాటికి 
ఇంద్రియములను సమాధాన పరచుచుండును. అప్పుడవి సమాధానపడును. 
అప్పుడు ఉపాసకుడు ఈ శరీరరూప రథముతో నదులను దాటి తన లక్ష్యమువైపు 
పయనించును. 

ఇచట పొఠకులకు మజటికొన్ని సందేహములు కలుగవచ్చును. నదులవలె 
యింద్రియములు కూడా జడములేకదా ! అవి ప్రార్థన నాలకించునా ? 
సమాధానపడునా ? అను సందేహములు కలుగవచ్చును. ఇంద్రియములను, 
మనస్సును సమాధాన పరచుట యనగా తనను తాను సమాధాన పరచుకొనుట. 
తనను తాను ఉద్ధరించుకొన గోరువాడు తనకు తానే బోధ చేసికొనుచుండును. 
“ఉద్ధరేదాత్మనాత్మనం” అని శ్రీకృష్ణుని (ప్రబోధము. ఈ ప్రసంగము 


సప్త సింధువులు 19 


యింద్రియములను గూర్చియేనని చెప్పుటకు మరియొక ప్రమాణముకూడా 
కలదు. కథలో “వృత్రుడు, అహి అను అసురులను యింద్రుడు చంపి నదులను 
స్వేచ్చగా ప్రవహింపజేసెను” మొదలగు వాక్యముల వలన యిచట నదు లనగా 
యింధద్రియములే యగును. అహి, వృత్రు లనగా నెవరో ముందు మంత్రములో 
తెలుసుకొందము. 
సప్త సింధువులు : 

సింధు వనగా జలారాశి యని అర్థము. సాధారణముగా సాగరమును 
సింధు వందురు. వేదములలో నదినికూడా సింధు వను పేరుతో 
వ్యవహరించుట జరిగినది. సింధునదిని మరియు దేశాంతరమున నున్న 
మరియొక నదినికూడా సింధు వని నేడు పిలుచుచున్నారు. 

యో హత్వాహిమరిణాత్సప్త సింధూన్యో గా ఉదాజదపధా వలస్య । 

యో అస్మనోరంతరగ్నిం జజాన సంవృక్‌ సమత్సు స జనాస ఇంద్రః ॥ 

(బు. 2-12-3) 

(యః అహిం హత్వా సప్తసింధూన్‌ అరిణాత్‌) ఎవరు అహిని చంపి 
సప్త నదులను ప్రవహించుటకు ప్రేరేపించిరో (యః వలస్య అపధా గాః ఉదాజత్‌) 
ఎవరు వలుని అవరోధమునుండి గోవులను బయటకు తీసుకువచ్చిరో (యః 
అశ్యనోః అంతరగ్నిం జజాన) ఎవరు రెండు |ప్రస్తరముల (జాళ్ల) మధ్య అగ్నిని 
ఉత్పన్నము చేయుచున్నారో (సమత్సు సంవృక్‌) ఎవరు వివిధ యుద్ధములలో 
శత్రుసంహారము చేయుచుందురో (జనాసః ఇంద్ర ఓ మానవులారా! అతడే 
ఇంద్రుడు. 

“అహి” అనగా అజ్ఞానము. “వలి అనగా పాపము - అంధకారము. 
'గోవు' లనగా ఇంద్రియములు. 'అశ్మ మనగా శరీర రూప పర్వతము. 'ఇంద్రు” 
డనగా జీవాత్మ “సప్త సింధువు లనగా నయనాది సప్త ఇంద్రియములు. 
ఎపుడు మానవుని అజ్ఞానరూప అంధకారము ఆవరించునో అపుడు 
కర్తవ్యాకర్తవ్యముల జ్ఞానము నశించును. ఏ యింద్రియములతో మానవుడు 
సంచరించునో అవి అతని అదుపులోనుండవు. ఘోరాతిఘోర పాపములను 
చేయుచు జీవాత్మను కలుషితము జేయును. ఇంద్రియములకు కలిగిన అట్టి 
దురవస్థను అసురస్థితి యందురు. అట్టి స్థితిలోని యింద్రియములనే అహి, 


20 చతుర్దశ భువనములు 


వృత్రుడు, శంభరుడు, నముచి, ధుని, చమురుడు, వలుడు అందురు. ఈ 
అసురులు సప్తనదులను తమ వశములో పెట్టుకొని ప్రవహింపనీయరు. 
నదీరూప గోవులను వారు వారి వశములో బంధింతురు. తదుపరి ఇంద్రుడు 
దేవతలకు మేలుజేయ యీ అసురులతో పోరాడి వాటిని చంపివేయును. 
అప్పుడవి మరల (ప్రవహించును. ఆ ఇంద్రియగోవులు అసురుల 
బంధనములనుండి వెలువడి స్వేచ్చగా విహరించగలుగును. ఈ వేదభావనను 
బట్టి దుష్టప్రవృత్తి కలిగిన యింద్రియములను అసురులనియు, సత్ర్రవృత్తి కలిగిన 
యింద్రియములను దేవతలనియు గ్రహింపవలెను. 

అసుర పదములోకూడా యిదే అర్ధమున్నది. “అసుషు ప్రాణేషు రమతే 
యః సో.2_అసురః” ఎవరు సత్మర్మలను వదిలి దుష్కర్ములై ప్రాణపోషకులుగా 
రమింతురో అట్టివారు అసురులు. అట్టి అసురులకు, దివ్యగుణములతో కూడిన 
యింద్రియములకు జరుగు సంగ్రామమునే దేవాసురసంగ్రామ మందురు. 
అందు యింద్రుడు (పరమాత్మ) ఈశ్వర భక్తుడైన జీవుని పక్షమున యుద్ధముచేసి 
అసురులను సంహరించి దేవతలను రక్షించును. ఈ సూక్తములోని మరికొన్ని 
మంత్రములలో యీ విషయము యింకను ఎక్కువగా వివరింపబడినది. అనేక 
చోట్ల సప్త పదము వచ్చుచుండును. ఇట్టి నియత సంఖ్య ఏదో నియత 
సంఖ్యను తెలుపుచుండునే గాని భూలోకములో నున్న అనియత నదులను 
కాదు. ఈ సూక్తములోని ఒక మంత్రములో ముముక్షువుతో పరమేశ్వరుడు 
“నీవు 99 నదులను దాటి వచ్చితి”వను ప్రసంగము కలదు. అవి ఏవనగా 
పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, ఒక మనసు కలిసి 11 
యింద్రియములగును. అవి ఉత్తమ, మధ్యమ, అధమ భేదములతో 11౫8 
=83 అగును. వీటినే 88 దేవతలనియు చెప్పబడెను. లోకములో సన్మార్గులకన్న 
దుష్టులే అధికముగా నుందురు. అందుచేతనే వేదభగవానుడు దేవతల కన్న 
అసురులు మూడురెట్లు 33%3=99 ఉందురని చెప్పుచున్నాడు. ఇంద్రునకు 
ఒక శిరస్సు రెండు కన్నులుండగా, వృత్రునకు 3౩ శిరస్సులు, 12 కన్నులు 
ఉన్నట్లు వర్ణించబడెను. ఈ 99 సంఖ్యకూడా నియతసంఖ్యయే కాని 
భూమండలములోని అనియత (అసంఖ్య) నదుల వర్ణన కాదు. 

ఈ సందర్భమున గంగోత్పత్తి వర్ణనకూడా ఆలోచించుట అవసరము. 


AA ఆక 
ఇల్లు బుషులు 91 


గంగోత్ప్సత్తి కథ 
లోకములో వినెడు గంగోత్పత్తి కథయందు యిట్టి ఆధ్యాత్మికార్లమే 
యున్నది. 'సగరు'డనగా జలయుక్త ఆకాశము (నిఘంటువు 1-3). పృథివి 
శుందలి చిన్న చిన్న నదులే సగరపుత్రులు. 'భగీరథు' డనగా సూర్యుడు. 
తేశ్రరూప మహదైశ్వర్య రథమును కలిగి యుండుటచే సూర్యునకు భగీరథడును 
పేరు కలిగినది. వేదములందు సూర్యుని ఆకాశపుత్రుడని వర్షించుటయు 
కలదు. అందుచేతనే పురాణములు కపిలుని అగ్య్యవతారముగా వర్ణించెను. 
'రుద్రు' డనగా మేఘము. (గ్రీష్మ బుతురూప కపిలుడు ఎప్పుడు సగరపుత్రులను 
(నదులను) హరింపజేయునో అపుడు సగరుడు శోకసంతప్పుడై తన పుత్రుల 
నుద్ధరించుట కుపాయ మాలోచించును. అప్పుడు సగర వంశోదృవుడైన 
భగీరథుడు ఘోరతపస్సుచేసి మేఘములను సృజించి ఆ జలధారలతో ఆ 
నదులను నింపును. ఇదియే సగరపుత్రోద్ధరణ. ఆకాశస్థ జలముతో తయారైనది 
కావున సముద్రమునకు సాగర మను పేరు కలిగినది. 
సప్త బుషులు 


ఇక సప్త బుషులను గుణించి వేదము యేమని వర్ణించునో 
తెలిసికొందము - 

తిర్యగ్‌బిలశ్చమస ఊర్థ్వబుధృస్తస్మిన్‌ 

యశో నిహితం విశ్వరూపమ్‌ | 

తదాసత బుషయః సప్తసాకం 

యే అస్య గోపా మహతో బభూవుః ॥ (అథర్వ. 10-8-9) 

“ఒక బోర్లించిన 'చమసి అను తోలుపాత్ర కలదు. అందు సర్వవిధముల 
కీర్తి నింపబడి యున్నది. దీనివెంట సప్త బుషులు కలరు. వీరు యీ 
సంచిని రక్షించుచుందురు.” అని యీ వేదమంత్రమున కర్థము. ఇందు 
బోర్లించిన తోలుసంచి అనగా మానవ శిరస్సు (తల). ఆ సంచిని నయనాది 
ఇంద్రియ గోళకములైన ఏడుగురు బుషులు రక్షించుచుందురు. అందు జ్ఞాన 
భండారమున్నది. ఈ మంత్రమును నిరుక్తశాస్రము మరికొంత వివరించును- 


22 చతుర్గశ భుపసములు 


“సప్తబుషయః ్రతిహితాః శరీరే సప్త రక్షని సదమ(ప్రమాదమ్‌ । 
సస్తాపః స్వపతో లోకమీయుస్తత్ర జాగ్భతో 


అస్వస్నజౌ సత్రసదౌ చ దేవౌ 11” (నిరుక్త దైవతకాండ. 6-37) 
శరీరే సప్త బుషయః ప్రతిహితాః = శరీరమునందు ఏడుగురు బుషులు 
స్థాపించబడిరి. 


సప్త అప్రమాదం సదం రక్షన్తి = ఆ సప్త బుషులు అప్రమత్తులై 
ఈ శరీరమును రక్షించుచున్నారు. 
అపః స్వపతః లోకం ఈయుః = బహుముఖములుగా విస్తరించు 
స్వభావము గల ఆ ఏడుగురు బుషులు నిదురించు పురుషుని యందు 
ఆత్మకు సమీపముగా వెళ్లుదురు. 
తత్ర అస్వప్న జౌ సత్రసదౌ చ దేవౌ జాగ్భతః = ఆ సమయమున 
నిదురించని ఇద్దరు దేవతలు సదా జాగరూకులై యుందురు 
పై నిరుక్త వ్యాఖ్యానము నందును బుషులనగా యింద్రియములనియే 
చెప్పబడినది. ఈ విషయమును బృహదారణ్యకోపనిషత్తు మటికొంత 
వివరించును. 
అర్వాగ్‌ బిలశ్చమస ఊర్థ్వబుధ్న స్తస్మిన్‌ యశో నిహితం విశ్వరూపమ్‌ 
తస్యాసత్‌ బుషయః సప్త తీరే వాగష్టమీ బ్రహ్మణా సంవిదానా ॥ 
(బృహదారణ్యకోపనిషత్తు. 2-2-3) 
అర్వాగ్‌బిలః = దేని బిలము (మూతి) క్రిందివైపు ఉండునో 
ఊర్థ్వబుధ్నః = దేని మూలము (అడుగు) పైకి ఉండునో 
చమసః = అట్టి చమస నామముగల పాత్ర (తోలుసంచి) ఒకటి ఉన్నది 
తస్మిన్‌ విశ్వరూపం యశః నిహితం = ఆ పాత్రయందు సర్వవిధముల 
కీర్తి నింపబడి యున్నది. 
తస్య తీరే సప్త బుషయః ఆసతే = ఆ పాత్ర తీరమునందు 
(పరిధియందు) ఏడుగురు బుషులు కూర్చుండి యున్నారు. 
అష్టమీవాగ్‌ బ్రహ్మణా సంవిదానా = మటియు ఎనిమిదవదియైన వాణి 
(బ్రహ్మతో వార్తాలాపము చేయుచున్నది. 
ఈ మంత్రమునకు యాజ్ఞవల్క్య మహర్షి యీవిధముగా వ్యాఖ్యానము 


సప్త అధోలోకములు 23 


చేసియుందెను. ఈ మానవశిరస్సే “చమస” అనబడు తోలుసంచి. దీని 
బోర్లించి సర్వవిధముల జ్ఞానము, యశస్సు 
నిండియున్నది. దీని తీరమునందు (పరిధియందు) రెండు కన్నులు, రెండు 
చెవులు. రెందు నాసికాపుటములు, ఒక నోరు అను ఏడుగురు బుషులు 
ఆననులై యున్నారు. ఎనిమిదవదియైన వాణి భగవంతుని గూర్చి పలుకుచున్నది. 

“ఆ రెండు చెవులు గౌతమ, భరద్వాజ బుషులు. ఆ రెండు నేత్రములు 
ఏశ్వామత్ర, జమదగ్ని బుషులు. రెండు నాసికాపుటములు వశిష్ట, కశ్యప 
బుషులు. నోరు లేదా నాలుక అత్రి మహర్షి అని యెరుగవలెను.” 

ప్రతి నిత్యము ఉదయ సాయం సంధ్యా సమయములందు 
ప్రాణాయామము చేసి జ్ఞానేంద్రియములను బలపరచుకొనవలెను. 
ప్రాణాయామ మనగా ప్రాణములకు ఆయామము (వ్యాయామము) అని 
అర్థము. ప్రాణము లనగా యింద్రియములనికూడా అర్థము గలదు. ఈ 
సప్తేంద్రియములను బలపరచుటకే ముఖ్యముగా ఈ (ప్రాణాయామవిధి 
యేర్చరచబడినది. అందుచేతనే ప్రాణాయామము చేయుచు “భూః, భువః, 
స్వః, మహః, జనః, తపః, సత్యమ్‌” అను మంత్రములు పఠించుచుందుము. 
ప్రాణాయామము వలన యింద్రియములు బలపడుటయేగాక అవి జీవుని 
వశములో నుండును. లేకున్న నవి విచ్చలవిడిగా సంచరించి దుఃఖముల 
పాలు జేయును. 

సప్త అధో లోకములు 

పురాణములలో సప్త అధోలోకములకు ఈ విధముగా పేర్లు పెట్టబడినవి. 
అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతలము లని భాగవతము 
నందును; విష్ణుపురాణమునందు కొంత భేదముతో అతల, వితల, నితల, 
గవస్తిమత్‌, మహాతల, సుతల, పాతాళములనియు పేర్లు కనబడును. 
వీటినిగూర్చి విస్తారమైన వర్ణన లేకున్నను అచ్చటచ్చట వేదశాస్రములలో, 
పురాణములలో అలంకార రూపములో ఈ అధోలోకముల వర్ణన కనబడును. . 
అధోలోకము లనగా రెండు చేతులు, రెండు కాళ్లు, మల మూత్రేంద్రియములు, 
వీటికి ఆధారమగు ఒక మొందెము. 


24 చతుర్దశ భువనములు 


ఈ శరీరమునే సుమేరుపర్వత మనియు అందురు. సుమేరు అనగా 
శోభాయమానమై వెలుగుచు మరణ ధర్మమును కలిగినదియని అర్ధము. దానికి 
నాలుగువైపుల ఈ చతుర్దశ భువనములు విస్తరించి యున్నట్లు పురాణములందు 
వర్ణన కలదు. ఈ సుమేరు నామక శరీరమునకు నాలుగువైపుల 
నయనాధివ్టాతయై సూర్యుడు, మనో అధిష్టాతయై చంద్రుడు, కర్ణాధిష్టాతయె 
వాయువు మొదలగు దేవతలు పరిక్రమజేయుచుందురనియు వర్ణన కలదు. 
జంబు, ప్రక్ష్మ శాల్మి కుశ, క్రౌంచ, శాక, పుష్కర అను పేర్లుగల సప్తద్వీపములు, 
వాటిచుట్టూ- లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, దుగ్ధ, జల అను పదార్థములతో 
నిండిన సప్తసాగరములున్నట్లు, వీటి మధ్యనే సుమేరుపర్వత మున్నట్లు వర్ణన 
కనపడును. ఇవన్నియు ఇంద్రియములతో కూడిన శరీర వర్ణనలేనని 
గుర్తించవలెను. 

సప్త అధోలోకములైన కరచరణాదులతోనే మానవుడు శుభాశుభ కర్మలు 
జేయును. ఆ కర్మేంద్రియములతో పాపకార్యము లాచరించిన అవే సప్త 
నరకములగును. అవి ఉత్తమ, మధ్యమ, అధమ అను భేదముతో రౌరవాది 
21 నరకములుగా పురాణములు వర్ణించును. వాటి పేర్లు యీ విధముగా 
నుండును. 1) తామిశ్రమము 2) అంధతామిశ్రమము 8) రౌరవము 4) 
మహారౌరవము 5) కుంభీపాకము 6) కాలమూత్రము 7) అసిపత్రవనము 8) 
సూకరముఖము 9) అంధకూపము 10) క్రిమిభోజనము 11) సందంశము 
12) తప్తభూమి 18) వజకంఠకము లేక శాల్మిలము 14) వైతరణీ 15) 
పూయోద 16) ప్రాణరోధము 17) విశసనము 18) లాలాభక్షము 19) 
సారమేయాదనము 20) అవీచీ 21) అయఃపానము. ఆ నరకములందే 
యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఉందురు. “యము” డనగా అహోరాత్రరూప 
మహాకాలము. ఎందుచేతననగా పురాణములలో యముడు సూర్యపుత్రుడుగా 
వర్ణింపబడెను. సూర్యపుత్రు లనగా దివారాత్రములే. రాత్రిని 'యమీ’ అనియు. 
దినమును “యమా” అనియు పిలుచుట కలదు. “చిత్రగుప్త డనగా మనస్సు. 
మనస్సే గుప్తరీతిలో మానవుని కర్మల చిత్రములను తనయందు స్థిరపరచును. 
అనగా శుభాశుభ కర్మల సూక్ష్మాంశములు చిత్తమునందు (మనస్సునందు) 
సూక్ష్మాతిసూక్ష్మ రూపములో నుండును. మనసు ఒక అంతరింద్రియము. ఈ 
సప్తేంద్రియ యుక్త శరీరమే స్వర్గముగాని, నరకముగాని యగును. 
సత్మర్శలాచరించి సుఖములను, దుష్మర్మలాచరించి దుఃఖములను పొందుదుము. 


సప్త అధోలోకములు 25 


వీటినే స్వర్గ నరకములందురు. 

వేదశాస్తములందు అనేక సప్తకగణముల వర్ణన అలంకార రూపములో 
గనపడును. ఉదా- సూర్యుని సప్తరశ్శి సప్తకిరణ యని వర్ణించుటకలదు. 
అధి ఏడు వర్ణభేదములతో నుండును. గాన సూర్యుని సప్తకిరణుడందురు. 
కాని అజ్ఞాన మానవులు దీని నర్థము చేసికొనలేక సూర్యుని రథమునకు ఏడు 
గుజ్జములను కల్పించి వర్ణించుటయు, చిత్రించుటయు జరిగినది. పరమేశ్వర 
వాణియైన వేదము గాయత్రి, అనుష్టుప్‌ మొదలగు సప్త ఛందస్సులలో నుండును. 
తదుపరి మానవులు అనేక సప్తక గణములను నిర్మించిరి. నిషాద, వృషభ, 
గాంధారాది సప్త గానస్వరములు, సప్త వారములు, వ్యాకరణములోని సప్త 
విభక్తులు, సప్త పాకయజ్ఞములు, సప్త హవిర్‌యజ్ఞములు, సప్త స్తుతులు 
మొదలగునవి వేద జ్ఞానముతో బుషులు నిర్మించినవే. 

“ఇంద్రు” డనగా జీవుడు. బహుమూల్యమైన యింద్రియములను (జ్ఞాన, 
సుఖ సాధనములను) కలిగియుండుటచే జీవునకు ఇంద్రుడు (ఐశ్వర్యవంతుడు) 
అని పేరు వచ్చెను. పురాణములలో ఇంద్రుని గూర్చిన అనేక కథల వెనుక 
గూడా యిట్టి ఆధ్యాత్మికార్థవే గలదు. వీటినిగూర్చి వివరముగా 
తెలుసుకొనగోరువారు పం॥ శివశంకర కావ్యతీర్ధగారు (వ్రాసిన వైదిక ఇతిహాస 
నిర్ణయాది గ్రంథములను చదువగోరెదను. 

పరమేశ్వరుడు వేదములలో అనేక విషయములను అలంకారములతో 
వర్ణించినను అవి అతి సరళముగా ప్రాకృతిక ఉపమానములతో సుబోధకముగా 
నుండును. అట్టి సరళాలంకారములను సంక్షిష్టపరచి వాటికి భౌతిక, చారిత్రక 
రూపముల నిచ్చి విద్వాంసులను కూడా (భ్రమింపజేయుచు పురాణములు 
(వ్రాయబడినవి. ఆనాటి విద్వాంసులు ఏ ప్రయోజనముల నాశించి ఆ కథల 
నల్లిరోకాని నేడు అవి కోట్లాది ప్రజలను అజ్ఞానాంధకారములోనికి 
గొనిపోవుచున్నవి. తమ పేర వాటిని వ్రాసుకున్న ప్రజలు గుర్తించరని మహర్షి 
వేదవ్యాసుని పేర (ప్రాసిపెట్టిరి. ఆధ్యాత్మిక విషయములను అల్పమతులైన 
కలియుగ మానవులకు సుబోధకము చేయుటకే వ్యాసుడు అష్టాదశ పురాణములు 
వ్రాసెననియు ప్రచారము జేసిరి. పాఠకులు సత్యమును గ్రహింతురు గాక. 


శమ్‌ ఇతి ఓ3మ్‌ 


మహర్షి దయానంద సరస్వతి 


ప్రియ పాఠకులారా ! 


ఈ “చతుర్దశ భువనములు” చదివిన మీకు అవి యేవియో, యెక్కడ 
నుండునో తెలిసియే యుండును. వేదములలో యీ విధముగా విజ్ఞానము 
యిమిడియుండును. మహర్షి దయానందుని రచనల వలన వేదవిజ్ఞానము 
నాస్వాదించు భాగ్యము మనకు కలిగినది. లేకున్న వేదములు కర్మకాండ 
వజకు మాత్రమే పరిమితమై యుండెడివి. మన విజ్ఞానయుక్తము, హేతుబద్ధము, 
మానవోన్నతికి అనన్య సోపానమునైన వేదమతమును గూర్చి తెలుసుకొనగోరిన 
మహర్షి దయానందుని రచనలైన సత్యార్థ ప్రకాశము, బుగ్వేదాది భాష్యభూమిక, 
వేదభాష్యము, సంస్మారవిధి మొ॥ గ్రంథములు చదువగోరెదము. అవి అన్ని 
ఆర్యసమాజ మందిరములలోను లభించును. అక్కడ జరుగు సత్సంగములలో 
యిట్టి సత్యవిషయములు ప్రవచింప బడుచుండును. 


ఈ పుస్తకము చదువుటతోనే సంతృప్తి జెందక ఈశ్వర ప్రదత్తమైన మన 
యింద్రియములను యుక్తాహార విహారములద్వారా కాపాడుకొనుచు, వాటి 
శక్తిని వృద్ధిపరచు కొనుచు, ఆ శక్తిని సత్మార్యములందు వినియోగించి సమాజ 
కల్యాణమునకు, ఆత్మ కల్యాణమునకు ప్రయత్నించవలెను. అప్పుడే మన 
శ్రమకు, విజ్ఞానమునకు ఫలము. 


- ప్రకాశకులు 


గాయత్రీ ఆశ్రమ ట్రస్టు ప్రచురణలు 


నేదాలలో సూర్యకిరణ చికిత్స(40=00), వేదాలలో జలచికిత్స (20=00), 
వైదిక క్రాంతి పథం(15=00), అగ్నిహోత్ర వైజ్ఞానిక స్వరూపము(15=00), 
దౌహ్ఫదిని (బుషుల దృష్టిలో గర్భిణి స్త్రి) (20=00), అగ్నిహోత్ర రాసాయనిక్ర 
విశ్లేషణ (15=00), వైదిక వైజ్ఞానిక సంస్కతి(ముద్రణలో), మావన ధర్మము 
(10=00), అశ్వినీ దేవతలు(20=00) నంధ్యావందనము-వై జ్ఞానిక 
సమాలోచనలు(20=00), అగ్నిహోత్ర ఆధ్యాత్మిక స్వరూపము (30=00), 
గంగాధర శివుడు (5=00), గోమాత (7=00), గాయత్రీ మహిమ(6=00), 
జననీ-జన్మభూమి(5=00), స్వాతంత్ర్య సముపార్దనలో మహర్షిదయానందుడు 
(4=00), దైనిక అగ్నిహోత్ర విధి (4=00), మన ఇతిహాసం,(50=00), మన 
వేదశాస్తాల పరిచయం (50=00), గాయత్రీ విజ్ఞానం(50=00), పురుషోత్తముడు 
శ్రీరాముడు (14=00), వేదములలో విజ్ఞాన బీజాలు (10=00), యుగపురుషుడు 
శ్రీకృష్ణుడు (8=00), వైదిక వివాహ వైళిష్టము(8=00), చతుర్దశ భువనములు 
(10=00), ధర్మవీర్‌ పం. లేఖరాం(3=00), మహర్షి మనువుపై విరోధమెందుకు 
౩3=00), వేదాలలో అవరన గంధర్వులు (2=50), యజ్ఞోవవీత 
నైశిష్ట్రము(2=00), లక్ష్మీసూక్తము (2=00), శాంతిప్రార్ధన (2=00), దిగ్రేట్‌ 
గాయత్రీ(2=00), వైదిక అర్ధనీతి (2=00), చాణక్యనీతి (40=00), అక్కాచెల్లెండ్ల 
ధార్మిక చర్చ(20=00), (బ్రహ్మచర్య విజ్ఞానము (15=00), శ్రీ దయానంద 
హృదయము (12=00), స్వరాజ్యసం[గ్రామములో ఆర్యస మాజము(8=00), 


సత్యధర్మవిచారణ(6=00) 


GAYATRI SERIES - 12 
CHATURDASIHIA BI TUVANAMULU 


అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా। 
తస్యాం హిరణ్యయః కోశః స్వర్లో జ్యోతిషావృతః ॥ 


(అథర్వ. 10-2-31) 


యోగాంగములైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, 
ధారణా, ధ్యాన, సమాధు లను అష్టచక్రములతో ఆనందస్వరూప పరమేశ్వరుని 
చేర్చగల ఈ మానవ శరీరము నవద్వారములతో (ముఖమునందలి 
రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రములు, ఒక నోరు ; 
మొండెము నందలి మలమూత్ర రంధ్రములతో) విరాజిల్లు అయోధ్యానగరము. 
అనగా అజేయమైనది. ఇది పరమేశ్వర నిర్మితమై జీవుడు వసించుటకు 
యోగ్యమైన (్రేష్టనగరము. దీనియందు అనేక శక్తులతో ప్రకాశించు హిరణ్మయ 
ప్రకాశముగల జీవాత్మ ఉన్నది. అది ఆనంద స్వరూప పరమాత్మునిచే 
ఆవరింపబడి (వ్యాప్తమై) యున్నది. 


Published by : 


GAYATRI ASHRAM TRUST 
Arya Samaj, Vyasnagar, Medi Bavi, 
Warasiguda, Secunderabad - 500 061. 


